Registered No. HSE-49/2016 


RIGHT TO 
= INFORMATION 





ఆంధ్ర ప్రదేశ్‌ రాజ పత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 
PUBLISHED BY AUTHORITY 


PARTI EXTRAORDINARY 
No.92 AMARAVATI, FRIDAY, FEBRUARY 19, 2021 G.736 





NOTIFICATIONS BY GOVERNMENT 


CONSUMER AFFAIRS, FOOD & CIVIL SUPPLIES DEPARTMENT 
(09.1) 


ISSUANCE OF NOTIFICATION UNDER SECTION 28 (1) AND SECTION 42 (1) 
OF THE CONSUMER PROTECTION ACT, 2019 FOR ESTABLISHMENT 
OF STATE COMMISSION / DISTRICT COMMISSIONS IN THE STATE OF 
ANDHRA PRADESH. 


[GO.Ms.No.3, Consumer Affairs, Food & Civil Supplies (CS.II), 8 February, 2021.] 
NOTIFICATION 


In exercise of the powers conferred by sub-section (1) of Section 102 of the 
Consumer Protection Act, 2019, (Central Act No. 35 of 2019), read with GS.R.448 (EB), 
published in Part Il - Section -3, Sub-section (i) of the Gazette of India, Extraordinary, 
Dated 15" July, 2020, and in supersession of the Andhra Pradesh State Consumer 
Protection Rules, 1987 in so far as they relate to matters covered under these rules, 
except as respects things done or omitted to be done before such supersession, the 
Government of Andhra Pradesh hereby establish the State Commission in the 
State and 17 District Commissions in 13 Districts of the State. 


The President and every other member of the State Commission as well as 17 
District Commissions in 13 Districts appointed immediately before the commencement 
of the Consumer Protection Act, 2019 shall continue to hold office as the President and 
Members of the State Commission and District Commission respectively as provided 
in Section 56 of the said Act. 


KONA SASIDHAR, 
Ex-Officio Secretary to Government. 


[1] 


2 ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY [Part-I 





ఐనియోగదారు వ్యవహారాలు, ఆహార & పొర నరవఫరాల శాఖ 
(సి.ఎస్‌. 


2019, సిపి చట్టం - సివఎఫ్‌ & సిఎన్‌ శాఖ - ఆంధ్రప్రదేశ్‌ రాష్త్రంలో రాష్త్ర కమీషన్‌ / జిల్లా 
కమీషన్లను ఏర్పాటు చేయడం కొరకు 2019, వినియోగదారు వరిరక్షణ చట్టంలోని 
28 (1) విభాగం మరియు 42 (1) విభాగం క్రింద ప్రకటనను జారీ చేయడం - 
ఉత్తరువులు - జారీచేయడమయింది. 


(B.B.9000.30.3, వినియోగదారు వ్రవవోరాలు STC & BO GOPOO 
(నీఎన్‌./0 900 నెల 8వ తేది 2021) 


ప్రకటన 





15-07-2020 తేదీగల భారత అసాధారణ గెజిటులోని 2వ భాగం, 3వ భాగం, ఉప-విభాగం 
(లో ప్రచురించిన జిఎస్‌ఆర్‌ 448 (ఇ) తోపాటు, 2019, వినియోగదారు పరిరక్షణ చట్టం 
(2019లోని 35వ కేంద్ర చట్టం) లోని 102వ విభాగంలోని (1)వ ఉప-విభాగం ద్వారా లభ్యమైన 
ఆధారాలను పురస్కరించుకొని మరియు ఆ విధంగా రద్దు చేయడానికి ముందు చేసిన పనులకు లేదా 
చేయకుండా వదిలివేసిన పనులకు సంబంధించి మినహా ఈ నియమావళి క్రింద వర్తింప చేసిన 
విషయాలకు సంబంధించినంతవరకు 1987, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వినియోగదారు పరిరక్షణ 
నియమావళిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్ర కమీషన్‌ను మరియు రాష్ట్రంలోని 13 


జిల్లాలలో 17 జిల్లా కమీషన్లను ఇందుమూలంగా ఏర్పాటు చేస్తుంది. 


2019, వినియోగదారు పరిరక్షణ చట్టం ప్రారంభానికి ముందు వెంటనే నియమించబడిన రాష్ట్ర 
కమీషన్‌ యొక్క అదేవిధంగా 13 జిల్లాలలోని 17 జిల్లా కమీషన్లకు చెందిన అధ్యక్షులు మరియు ప్రతి 
ఒక ఇతర సభ్యుడు, సదరు చట్టంలోని 56వ విభాగంలో పొందుపరచినట్లుగా వరుసగా రాష్ట్ర కమీషన్‌, 
జిల్లా కమీషన్లను అధ్యక్షుడు మరియు సభ్యులుగా పదవులలో కొనసాగవలెను. 


కోన శశిధర్‌, 
ఎదఖీరీత్తా వభ్రభుత్త తార్పదర్శి. 





Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 
Government Regional Press, Vijayawada, www.apegazette.cgg.gov.in 


